Registered No. M-4345. 


యుద్ద న 





SC RI 








వాల్యుం 1] 








1942 వ సం॥ జూళా నెల 12 వ చేది శుక్రవారం 


[నె2ిిరు, 





పతాక సమారాధన - రూజువెల్లుగారి ప్రకటన, 


ఈ భూలోకంలో అమెరికను జాతి ఒక్కటి 
మాత్రమే ఏకాకిగా పోరాడుచుండుటలేదు,. మన 
మిత్రమండలి రాజ్యాలవారితో కలిసి ఏకముఖ 
ముగా మనము శత్రువు నెదిరించి పోరాడుచు 
న్నాము. మానవ (ప్రపంచములో సమాన రోష 
పౌరుషములతో మనమొక కూటముగా నిలువబడి 
యున్నాము. జయిస్తే అందరము కలిసి ఒక్క 
మారుగా జయిస్తాము. ఓడిపోతే అందరమూ 
ఒక్క_మారుగానే ఓడిపోతాము. 


కనుక మన అమెరికను జాతీయ పతాక గౌ 
రవ దినమున, మన అమెరికను జెండాను మాత్ర 
మేగాక్క. ఇతర రాజ్యాల జెండాలనుకూడా 
మనమ గొరవించవలసియున్నది. ఏ రాజ్య 
ములు శత్రువుల [క్రూరనిరంకుళత్వమునకు పొ 
ల్పడి కృశిచుచున్నవో, ఆ రాజ్యములకు విమో 
చన కల్పించు నిమిత్తమై యుద్ధము చేయుచున్నా 
మని మనతో కలిసి ప్రమాణ పషశ్రములపె సంత 
కములుచేసిన రాజ్యములయొక్క_ జెండాలను, ఏ 
రాజ్యములు యుద్ద సంక్షోభములో పడి అగ్ని 
త ప్తముకౌకుండా ఉన్నవో, ఏ రాజ్యములు యుద్ద 
జ్వాలలను ,దెర్య సాహసములతో ఎదిరించి దీ శ్‌ 


అక్‌ రోజల 
seu 

1942 వ సం॥ జూను 14 వ శేదిని ఆమెరి 
కనులు తమ జాతీయ పవతాకమును గౌరవించి 
ఆరాధిస్తారు. ఆనాడే ఇంగ్లాండులోను చైనా 
లోను, ఇండియాలోనుకూడా అమెరికను జెండా 
ఆరాధింపబడును. ఇటువంటి పతాక సమారా 
ధన యిదివర కెన్నడును (పపంచ చరిత్రలో 
జరిగియుండలేదు. అడవిలో ఉసిరిగొయ, సము 
(ద్రంలో ఉప్పు ఏకమైన వన్నట్లుగావుంది. (ప్రవం 
చములోని అనేక రాజ్యములలో వేర్వేరు పరి 


కాలము పోరాడుచున్న వో, అట్టి రాజ్యముల 
పతాకములనుకూడ మనము గొరవించవలసి 
యున్నది, 


కనుక, 1942 న నం॥ జూను 14 వ శేదిని 
మన అమెరికను జాతీయ సతాకమును మనము 
ఆరాధించెడి దినమున, అమెరికను లందరును, 
(బిటను రాజ్యము, ఉత్తర ఐర్లాండు, రష్యా, 
చైనా, ఆస్ట్రేలియా, బెల్జియం, కెనడా రాజ్యముల 
జెండాలను, కోస్టారీగా, క్యూబా, జకోస్తా వేకి 
యా, డొమినికను రిపన్లికు, ఎల్‌సాల్వడారు, 
గీను, గ్వాటియెలా హైటీ, హండూరాస్‌, ఇం 
డియా, లక్సెంబర్లు, నార్వే, పెనామా, పోలెడు, 
దకీణాఫికా యూనియను, యుగోస్టోవియా, 
రాజ్యముల జెండాలనుకూడా మనము గౌరవించి 
సన్మానించవలసియున్నదని అమెరికా సంయు ర్త 
రాష్ట్రముల (పెసిడెంటునగు (ఫ్రాంకిను డి, 
రూజువెళ్లునగు నేను యిందుమూలముగా కోరు 
చున్నాను. మన మిత్ర రాజ్యములన్నింటి 
యొక్క ఏకైక సమష్టి స్థిర సంకల్పమువల్లనే 
మానవకోటికి శాంతి స్వాతంత్ర్య ములను మనము 
సాధింపగల్లుదుము. 


అంత్య కాలం. 


పాలనా పద్ధతులు అమలులోవున్నవి. కాని, 
యీ వివిధ (పభుత్వతత్వములుగల రాజ్యాలు ఏక 
వర్గముగా యీ సతాక సమారాధనలో పాలొను 
చున్నవి, కారణమేమిటి ? ఒక్కటే సంక 
ల్పంతో, ఒక్కటే యుద్ధకార్య తంత్రంతో, 
ఒక్క టే మనస్సుతో, ఒక సమష్టి శత్రువును 
జయించుటకు యీ రొజ్యములన్నియు యో సమా 
రాధనలో ఏకేభవించుచున్నవి. ఇడి “అదు 
తము ”---ఇట్టది “నభూతో నభవిష్యతి "= 


2 యుద్ధ సంచిక 


ఇట్టి పతాక సమారాధన (ప్రపంచ చరిక్రలో కని 
విని యెరుంగము. ఈ మహోసమష్టి సంకల్ప 
ప్రభావమును వర్ణించుటకు ఆ మాటలుకూడా 
చాలవు, 

ఇంగ్లాండు, సోలండు, గ్రీసు, నార్వే, యుగో 
స్లోవియా రాజ్యాలు రాజులడేత పరిపాలి.పబడు 
చున్నవి, అమెరిరౌ, రష్యా, చైనా, షో రొ 
జ్యాలు (ప్రజలచే ఎన్నుకోబడిన (పెసిడెంట్లచే పరి 
పాలింపబడుచున్నవి. 
నికి ్రెసిడెంటుగా పనిచసియుండిన డాక్టరు బెని 
సుగారును, స్వతంత్ర (ఫ్రెంచిపక్ష సేనాని యగు 
గాలీసేనానియున్నూ నేడు చేతులుకలిపి పనిచేయు 
చున్నారు. డక్షీణాఫికా ప్రధానియగు స్మట్సు 
సేనోనియున్నూ కెనడా (ప్రధానియగు మెకంజీ 


99 


జెకోస్రొవేకియా రాజ్యా 
గా 


కింగగారున్ను “భాయి! భాయి! అనిపని 
చేయుచున్నారు, ఎక్కడో అమెరికొలో ఉన్న 
వెనిజులా రాజ్య పతాకమునున్నూ, ఎక్కడో 
ఐరోపా ఖండంలో మారుమూలముగానుండిన 
లక్సెంబర్లు రాజ్య పతాకమునున్నూ ఇండియాలో 
నేడు గౌరవించి సత్కంరించవలసిన సందర్భ 
కారణమేమిటి ? ఆ రాజ్యాలతో ఇండియాకు 
గల స_బ.ధ బా_ధవ్యమేమిటి ? అదే మహా 
ద్భుత విశేషము. అనేర రకాల రాళ్లను ఒక్క కే 
కట్టశముగా బ-ధించుడున్న సిమెంటు ఎటువం 
టదో, యీ వివిధ తత్వాల రాజ్యాలను సంపుటీ 


రరి.చుచున్న మహాయుద్ర సంకల్పంకూడా అటు 


అధర్మమును నిర్మూలించుటకొరకును ధర్మ 
మును (ప్రతిష్టించుటకొరకును యుద్దము చేయు 
చున్నామనే సమాన స్థిరసంకల్ప మొకటి యీ 
భిన్నతతాల రాజ్యాలనన్నింటిని ఒక కూటము 
లోనికి చేర్చుచున్నది. మానవ స్వాతంత్ర్యము 
మంచిదా ? బానిసత్వము మంచిదా ? స్వాతంద్య్య 
మును ప్రతిష్టించుటకొరకే మన మిర్రమండలి 
రాజ్యాలన్నియు పోరాడుచున్నవి. ఈ ధర్మ 
చింత యిన్నిరాజ్యాలను ఒక్క_ సమారాధనలోనికి 
సమాకర్షించుచున్నది, అంతేకాదు ఈ రాజ్యము 


(జాళా 


లన్నియు అధర్మవ_ర్తనులును, లోకకంటకులును, 
దురాశాపేరితులు నగు శత్రువులను సమష్టిగా 
సమానంగా ద్వేషించుచున్నవి. 'ద్వేషమనేది 

షముకాదు. నిరంకుశత్వమును దురహంకార 
దౌస్ట్యమును ద్వేషించవలెను. ఈ ద్వేషభావము 
మన మిత్రమండలి రాజ్యముల కన్నింటికిని 
సమానలక్షణమై యుండుఓవల్లనే ఇన్నిరాజ్యాలు 
నేను ఏకముఖముగా ఈ సమారాధనలో చేర 
గల్లుదున్న వి. లోకములోని రాజ్యాల నన్నింటిని 
పీకుకొనితినేటటువంటి గద్దవలె, పెద్ద రాబందు 
వలె హిట్లరు తన చేరులను చాచుచున్నాడు. 
అవని (ప్రక్కనే మసులోనీకూడా గోతివద్ద నక్క 
వలె తిరుగుచున్నాడు. (పపంచమునంతను 
స్మశానభూమివలె చేయుచు, చచ్చిపడియున్న 
మృకక శేబరములవంటి రావ్యాల (ప్రజలను పీకు 
కొనితినుచున్నారు. ఈ ఫలాహారమును తాను 
కూదా సయుఓకు తూర్పు వైపునుంచి జపాను 
కాకి రూడా రెక్కలు ఎగురచేయుచు, చంకలు 
కొట్టుకొనుచు, ఇకరుల రాజ్యాలను అపహరించు 
టకు తయారై నది. ఈ కాక, గృధ్ర, జంబుక 
ములు (కాకి, గద్ద, నక్కలు ఏరమై రమ కడుపు 
నిడుఒకొరకై (ప్రప_చమంతయిను రుద్ర 
భూమి కావలెనని కోరుచున్నవి. ఇటువంటి 
అమంగళమును తొలగి_చుట క్రై మిత్ర రాజ్యా 
లన్నియు నే డొక సమష్టి ద్వేషభావముతో ఏకీ 
భవించియున్నవి, 

ఇటువంటి దివ్యమెన (ప్రజాసంకల్ప 'బలము 
అక్షరాశ్యాలలో లేను. హిట్లరు తమపాలిటి 
రక్షకుడనే నమ్మకము జర్మనుప్రజలలోనే క్రమేణ 
క్షీణించుచున్నది. 
రాజ్యాలతో జర్మను ప్రజలు ఉబ్బి తబ్బిబ్బగుట 


అక్రమంగా జయించిన 
లేను. జయింపబడిన రాజ్యాలు పక్కలోని బల్లె 
ములవలె వున్నవి. మానవకోటియంతయును 
తమ్ము 'ద్వేషించుచున్నదని (గ్రహించిన జర్మను 
గాని ఇటాలియనుగాని, జపానీయుడుగొని మన 
పతాక సమారాధనవినమున శాంతచిత్తు డై సుఖం 
గా నిడద్రపోగలడా ? 


1942] 


ఖారో_వు యిద్ధముల్‌ న 


యుద సంచిక 
థి 


జర్మను ర; రను లాభ నప ములు; 


ఇంగ్లాండులోని డెయిలీ ఎక్సుంపెస్‌ పత్రిక 

క్క సైనిక వ్యవహార విలేబరి థార్కోోవు 
యుస్థ పర్యవ సానమునుగూర్చి యీ (క్రింది నివర 
ములను (వ్రాసెను :.-- 

ఖారో_వువద్ద రష్యను సేనలకు జర్మను "సేన 
లకు జరిగిన యుద్ధమునందు జర్మనులకు ఎంత 
నష్టముకలిగినదో ఆ లెక్క వివరములను పరిశీ 
లించినట్లయితే, అచట జర్మనులు సిద్ధపరచిన 
సైనికబలం మూడోవంతు తగ్గిపోయినదని లెక్క 
తేలుచున్నది. _భార్కోవువద్ద యుద్ధమును సడి 
పించిన జర్మను సేనాధిపతియగు వాన్‌బాక్‌ గారు 
5 లక్షల సైన్యాన్ని, 1,500 టాంకులను, 6,000 
ఫిరంగులను, 1,000 విమానములను యుద్దరంగ 
మునకు తీసికొనివచ్చెను. కాని, ఖార్కో_వు 
యుద్ధాన_తరము లెక్క_చూడగా అక్కడ మూడు 
వారములు జరిగిన యుద్ధములో జర్మనులకు 
90,000 మంది సైనికులు నష్టమెరి. అనగా 
సిద్రపరచిన సైన్యంలో ఐదవవంతు నష్టమెనది. 
ఇదిగాక, 640 టాంకులు, 1,511 ఫిరంగులు, 
200 విమానాలు జర్మనులకు నష్టమైనవి. టాంకు 
లలో మూడోవంతు నష్టమయినవి. కనుక 
ఆయుధబల నస్ట్రమునుబట్టి జర్మను సైనికబలము 
కూడా మూడోవంతు నష్టమెన-ని చెప్పవచ్చును. 
టాంకులు ఎన్ని ఎక్కువగావుంటే సైన్యం అంత 
ఎక్కువగా ముందకు పోగలదు. 

రష్యను సేనలను నడిపించిన టిమోషె.కో 
సేనాని చాలా సమర్థుడు. ఈవిధంగా థార్కోవు 
యుద్ధంలో జర్మను సేన నష్టపడ.ఓవల్ల, జర్మ 
నులు కాకసను ట్రాంతములకు యికొకదూసం 
వరకు డండె త్రిపోవాలరు. బహుశః 6 వారాలు 
లేదా 2 నలలుకూడా పట్టును. ఈవిధ_గా 
జర్మను సేనలు యీ వసంతసమరములో విజృం 
భిచవలెనని _ప్లానువేసికొని యుండినప్పటజికీ, 
అనుకొన్న(ప్రకారంగా వారికి నవక సాగకుండా 

4 


టిమోషెంకో సేనాని సమర్థంగా నిరోధించాడు, 
తిరిగి యింకొక పర్యాయము జర్మనులు విజ్భం 
భించేలోపుగా ఖార్కోవువద్దనున్న ర్రైలుమార్షము 
లను, రస్తాలను కజ్టదిట్టు చసికొనుచున్నాడు. 
ఇంకొక 2 మాసాలు యీవిధంగా రష్యనలకు 
వ్యవధి లభించుటవల్ల జర్మనులు యీ 1912 వ 
సంవకృరంలోరూడా కాకసను (ప్రాంఠంలోనికి 
(ప్రవేశించుటకు వీలులేకుండా తిరిగి మంచుకాలం 
వనచ్చవరకు జర్మనులను రష నులు నిరోధించ 
గలరు. 


ఇదివరలో పోలెండు యుద్ధం చేసినప్పుడు 
జర్మనులు విమానాలతోను, మోటారులతోను ఆతి 
శీఘంగా ముందుకు చొచ్చుకొని, శరవేగ 
యుద్ధం చేసారు. కాని యీ శరవేగ యుద్ధం 
యిక్కడ రష్యాలో సాగకుండా టిమోషింకో 
సేనాని అరికట్టగల్లెను. జక్మను సేనలు ఒక 
దాని వెనుక ఇంకొకటి నిలువబడి (శ్రేణీపరంపర 
గా వచ్చి యుద్దము చేయవలనివచ్చెను. ముం 
దుకు చొచ్చుకొని డట్టమైన రష్యను సేనల 
(శ్రేణులను భేదించకొనపోవుటకు సాధ్యము కా 
లేదు. అందువల్ల జర్మనుల శరవేగ యుద 
పద్ధతి రష్యాలో సాగకుండా చేయబడెను. 


కాని యీ థార్కోవు యుదం ఒక్కటే 
oe 
కాదు. ఇంకా చాలా యుద్ధాలు జరగాలి, జర్మను 
వ్‌ ఆ ఆ శా అష. చంచ 
Mn కీవ్వవ్దను, దియా -స్సు_వడ్డను, స్తాలెం 
స్కువద్దను చర్చబడియున్నవి. 
ఎక్కడ జర్మను సేనలు ఎక్కువగా విజ్మంభిం 
చునో, అక్కడనే రష్యను సేనలను కేంద్రీకరించి 
త్మీవయుద్రం చేయవలెనని స్తాలిను సంకల్పించి 
థె పు గ 

యున్నాడు. 


సమృదిగా 


ఈవిధంగా ఎడ తెగకుండా జర్మను 
సేనలను ముందుకు సాగనివక అడ్షగిస్తూ ఉన్న 
యెడల జర్మనులకు చాలా కాలహరణ కాగలదు. 
రష్యాలో ఎండలు ఉండే కాలము $5 మాసాలు 
మాడ్రమే, 
యీ పుణ్యకాలం దాటిపోయేటట్ల గా ఉన్నది. 


జర్మనులకు యూ సంవర్సరంకూడా 


యుద్ధ సంచిక 


[జూకా 


హిట్రరుకు బలబద్దకము. 


ఆరంభ శూరత్వంచూచి అనేకులు మోసపో 
తారు. కొత్త చాకలి వుకికిన బట్టలు చాలా 
త్వరగా తీసికొనివసాడు. ఈ ఆదివారంనాడు 
చలువచేయునిమి_త్తమై వేసిన బట్టలను వచ్చే 
ఆదివారంనాటికి సరిగ్గా లెక్క_ తప్పకుండా వారం 
రోజులలో తీసికొనివస్తాడు, బట్టలుకూడా తెల్లగా 
కొంగ రెక్కలవలె చలువచేసితెస్తాడు. కాని, 
నౌలుగై_దు రేవులు వుతికినతర్వాత వేసిన బట్టలు 
చింపుకొనిరావడం,--—లేదా, ఒకరి బట్టలను ఇం 
కొకరికి మార్చడం, లేదా, ఇంట్లో యిబ్బందిగా 
వున్నదనిచెప్పి పదిహేనురోజులు గడచినా బట్టలు 
తీసికొనిరాకపోవడం,- లేదా, ఉతుకుటకు వేసిన 
మురికిబట్టలను మరింత మురికిచేసి తీసికొని 
రావడం సాగిస్తాడు. మొదట్లోవున్న చురుకు 
దనం, కొంతకాలం గడిచేసరికి పోతుంది. క త్తికి 
మొదట్లో వున్న వాడి కొన్నాళ్ళ్లయిన తర్వాత 
పోతుంది. కొత్త బట్టకు వున్న రంగుల జిగి, 
బట్ట వెలిసినతర్వాత యెందుకు వుంటుంది ? మన 
హిట్లరు (బ్రహచారికికూదా మొదట్లో వున్న జోరు 
క్రమేణ తగ్గింది. తాను యుద్ధం చెయ్యడానికి 
సంకల్పిస్తే, ఆయుద్ధం నిమిషాలమీద గంటల 
మీద పూర్తిఅవుతుంది అనేవాడు. గడియారం 
దగ్గర పెట్టుకొని కార్యం పూ_ర్తిచేస్తాను అనేవాడు. 
ఒక్కా క్క_రాజ్యం జయించడానికి, ఒకొక్క. 
వారం, లేదా ఒకొక్క. నెల, లేదా, కొలది 
వారాలు, కొలది మాసాలు్హాకత్రమే పట్టవలెను 
గాని, సంవత్సరములకొలదీ ఒక్క పేరాజ్యంతో 
యుద్ధంచెయ్యడం తనపద్ధతికాదని (ప్రజ్ఞలు పలికి 
ని (ప్రారంభించాడు. (ఫాన్సును, హోలెండున్ను 
పోలెండును, (గీనును, యుగోస్తోవియాను, యీ 
విధంగా శరవేగ్మవ్రమాణంలోనే జయించాడు. 
కాని, రష్యావంటి పెద్ద రాజ్యంతో యుద్ధం 
సాగించేసరికి, శరవేగ సమరసరళి యక్కడ 
అక్క_రకురాలేదు. (క్రిందటి సంవక్సరం జూను 
22 న తేదిని రష్యాతో హిట్లరు యుద్ధం ప్రారం 


భించాడు. ఇంకొక పదిరోజులకు సంవత్సరం 
పూర్తి అవుతుంది. గత జూను మాసంలో రష్యా 
తో యుద్ధం (ప్రారంభించినప్పుడు 14 వారాలలో 
అనగా మూడు నాలుగు మాసాలలో రష్యాను 
జయించగలనని అంచనా లెక్క వేసికొని, ఆ 
అహంభావంతోనే యుద్ధంలోకి దిగాడు. 1941 
వ సం॥ నవంబరుమాసంనాటి కే, అనగా మంచు 

సే రోజులు వడే సరికే రష్యాతో యుద్ధం 
పూ షన డు. కాని, యివివరకు 
చిన్నచిన్న రావ్యాలను జీర్ణం చేసుకొన్నటుగా 
రష్యాను జీర్ణు చేసుకో లేకుందా వున్నాడు. శర 
గ్‌ సమరపద్ధతి సాగడంలేదు. అందువల్ల 
రష్యాలో నిదానంగా యుద్ధంచేయనలనసిన స్టితి 
వచ్చింది. హిట్లరుయొక్క యుద్నోద్దతి యిచట 
బద్ధకించింది. రష్యనుసే సనలను చేదించుకొని 
శీఘ్రంగా ముందుకుపోలేకుందావున్నాడు. రష్యను 
చలిమూలంగా తన సేనలు యిదివరలో కొన్ని 
మాసాలవరకు ముందుకు పోలేక స్తంభించిన 
నన్నాడు. అటువంటి చలి తా నిదివర కెన్నడూ 
యెరుగనని అన్నాడు. ఇప్పుడు చలిపోయి, 
ఎండనచ్చిందిగదా ? ఇప్పుడుూదా శర వేగంగా 
సమరం సాగుటలేదేమి ? బహుశ రష్యాదేశపు 


నీళ్ల జర్మను సేనలకు సరిపడుటలేదేమో ? సేనలు 
అందువల్లనే యుద్ధం చెయ్యలేక బర్ధకించిన 
వేమో! "జర్మను సేనలు దిద్దకించినమాట టమ, 
హిట్లరుయొక్క_ శంస బద్ధకించుఓవల్ల నే 
సమరం శరవేగంగా సాగడంలేదూ. మీసాలు 
దువ్వడమేగాని, మాసాలు గడచినా సటాలాలు 
ముందుకు కదలడంలేదు. మొన్న జరిగిన 
ఖార్కోోవు యుద్ధంలో జర్మనులు ముందుకు కదల 
లేకపోయినవి. హీట్లరుకు యుద్ధళక్తి తగ్గి బల 
బద్రకండేసినదనే నిర్ణయించవలసియున్న దీ. ఈ 
బరఒద్దకం వ్యాధి “అంత్యదళకే (ప్రవేశించింది. 
రష్యా "ధ్ర యుద్ధం ఎంత నిదానంగా జరిగి, ఎంత 
కాలహరణమవురుందో, అంత కట్టుదిట్టంగా 
ఇంగాండు అమెరికాలు శతుమారణ ప్రయోగాలు 
యీలోగా చేయుచుండగలవృ, 


1042] 








యుద సంచిక గ్‌ 





జాయింటు sere) 





రష్యాలోని రష్యను విమానదళముతో కలసి అచటి బ్రిటిషు విమానదళముకూడా ఉభయులకు 
శత్రువులగు జర్మనులపై విమానదాడులను సాగించుచున్నవి. ' అచటి ిటిము విమానదళమునకు 
అధిపతియైన హెచ్‌. యన్‌. జి. రామ్చువాటంఇషర్వుడ్‌ గారు యాపటములో కంటికి దూరదర్శినీ 


ఆఅదములు పెటుకొని చూచుచున్నారు. 
ద al 
యున్నారు. 


వారివ్రక్క_ను రష్యను వినూనదళాధికారులు నిలువబడి 
రష కను (బిటి విమానములు దూరముగానున్న ఒక మకామునుండి 


శ్మతుపుమీదకు 


ఎగిరిపోవుచుండగా దూరడర్శినీ అద్దములతో బిటిమ విమానదళ సేనాని చూచుచున్నాడు, 





వతహాశతలో 


సింహళంలో మన (బ్రిటిష్‌ విమానబలము 
ఇటీవల ఎంత ఎక్కువగా వృద్దిడయబడెనో వివ 
గించుచు అచటి విమానడళాధికారి యొక రిట్లు 
చెప్పిరి = 

మలయాలో అనగా సింగపూరు (ప్రాంతంలో 
యుద్దం జరుగుచుండినవ్వ్పటినుండియు .. సింహ 
శములోని బ్రిటిష్‌ విమానదళము వృద్ది చేయబడు 


విమానబలం. 
చునేయున్నది. మొట్టమొదట సింహళము 


లంకలో * కటాలినా” అనబడు కొలది అమెరి 
కను జలవిమానములు మాడ్రమే యుండెను, 
శ త్రునావ లేవైన సదు శ ప్రాంతములలో తిరుగు 
చున్నవేమా కనిపెట్టి చూచుచుండుటకై యీ 
తటాలినా విమానాలు ఉసయోగవడుచుండెను, 
సింగపూరు శతువళమైన అనంతరమే ఇచట 


6 యుద్ధ సంచిక 


కట్టుదిట్టమైన విదానబలము వృద్దిడేయబడెను. 
కొత్త విమానాలు చేర్చబడెను. (క్రొత్త విమా 
నాాశ్రయములు నిర్మింపబడెను. గత ఏ[ప్రిలు 
మాసారంభములో యీస్టరు సెలవులలో ఇచటి 


హరిడేను విమానాలు చాల అద్భుతంగా పనిచేసి 


శత్రువిమానాలను ఎదిరించి తరిమి వేయగళల్లెను. 
సింహళములోని మన [కొత్త విమానాశ్రయము 
లెక్కడ కలవో శత్రువు తెలిసికొనలేకపోయి 
నాడు. మన విమానాలకంచె జపాను విమా 
నాలు చాలా హీనమైనవి. జపానువారు అనేక 
విషయములలో చాలా కక్కూ__ర్తిపనులు చేస్తూ 
వుంటారు. తమ విమానాలు ఎక్కువ బరువుగా 
వుండకూడదనే అభిప్రాయంతో తమ విమాన 


[జాళా 





ములలో చేయవలసిన బందోబస్తులను సెక్కిం 

టిని చేయకుండానే ఆ విమానములను నిర్మిస్తు 

న్నారు. ఇటువుటి తక్కు_వరకపు యుద్ధసాధన 

ములతో ఎక్కువ కష్టనష్టముల కోర్చి ఎక్కువ 
వ © 

పట్టుదలతో జపానువారు పోరాదవలసినవా రగు 


రు 


ఇం, 


చున్నారు. 

ఇప్పుడు సి_హళములో వృద్ధిజయబడిన 
(బైిటిష్‌ విమానడళము చుట్టుపక్క (ప్రాంతాల 
లోనికి రాగల జపాను నావల'పెకి దాడి వెడలి 
వాటిని ధ్వంసంచేసి రాగలవు. కొలదికాలం 
లోనే సింహళం లంక {అఖిల (ప్రపంచ విమాన 
రహదారీ మార్గములకు ముఖ్యమైన కూడలిగా 
ఏర్చ్పడగలదు. 


చైనాలోని సూబోనగర విధ్వంసము. 


చైనాలోని సూచోనగరం చాలా అందమైనది. 
1087 వ సం॥ నవంబరు మాసంతో ఆ నగర 
మందు జరిగిన సంగతులను ప్రత్యక్షంగా చూచిన 
వా రొక రిట్లు వ్రాయుచున్నారు -- 
సూదోనగరంలోని (ప్రజలు, వృద్దులు, 
పిల్లలు, స్రీలు 8% లక్షల జనం ఉన్నారు. ఈ 
పట్టణం చాలా రమ్యమైనది. కాని ఆ సంవ 
త్సరం నవంబరు రెండవ వారంలో జపాను విమా 
నములు ఆ నగరంమీదకు వచ్చి చాలా పెద్దపెద్ద 
(ప్రేలుడు బాంబులను వేసెను. ఆ దెబ్బలకు 
మనుష్య శరీరములు ముక్కలుముక్కలుగా 
చెల్లాడెదరై. ఎగిరిపోయినవి. ఇండ్లు, మేడలు, 
మిద్దెలు తునారునకలుగా (బద్దలై పోయినవి. పె 
నుంచి జపాను విమానములు యీరీతిగా [ప్రళయ 
వర్షం కురిపిస్తూ ఉంటే. భయకంపితులై న జనులు 
నేలకండకములలోనికి వెళ్లి తలదాదుకొని అర 
చేతులలో (ప్రాణాలు బిగబట్టుకొని ఉన్నారు. 


అప్పుడు నేనన్నూ మరికొందరున్నూ కందక 
ములలోనే దాగివున్నాము. తిరిగి ఏమైనా సరే, 
భగవంతునిమీద భారం వేసి పనిపాటులలోకి 
పోదామా అని మాలో మేము వింర్కించు 
కొన్నాము. నవంబరు 9వ తేదీని జపాను 
విమానాలు వచ్చి కొన్ని ఆచ్చుకాగిత ములను 
క్రింద పడవేసెను. మూడు రోజులైన విద్లుట, 
నుందరమైన ఆ నగర మంకటిమీదను తీవ్రంగా 
బాంబులు వేయబడునని ఆ కాగికములలో 
హెచ్చరిక చేయబడెను. అంతట ఆ నగరం 
లోని (ప్రజలందరూ వేలకొలది లక్షలకొలది స్త్రీలు, 
పురుసులు, పిల్లలు తమ సామానులను వెంట తీసి 
కొని నగరం విడిచి వెళ్లిపోయినారు. ఆవిధంగా 
ఆ రమ్యమైన నగరమును వారు విడివపోవు 
చుండగా నేను చూచినప్పుడు నాకు కలిగిన దుఃఖ 
మునకు మేరలేదు. ఆరీతిగా థాళీచయబడిన 
పట్టణమును జపానువారు ఆక్రమించారు, 





అనారు ఈద నాము గి సంపత 
sae [నో లో ౧౧ 


ఇండియానుంచి 2 కోట్ల రూపాయిల కిమ్లతు 
గల సామ్మగులను సప్లయి చేయవలసినదిగా, 
చైనాలోని పీకిను సిండికేటు లిమిటెడ్‌ అను 
కంపెసీవారి ద్వారా చైనా (ప్రభుత్వంవారు ఇండి 
యాలో చాలా సరకులకు బేరం యిచ్చియున్నారు. 
కోరాతానుభు, కాన్వాసు (నారతో నేసిన పట్టా 


గుడ్డలు) నూలు ఇవి సుమారు 2 కోట్ల రూపా 
యిలు కిమ్మతుగలవి సప్లయి చేయవలెనని ఆర్షరు 
ఇచ్చారు. ఇదిగాక పెటోలున్నూ. విమానాలకు 
కావలసిన స్పిరిటున్నూ చాలా పెద్ద మొత్రమునకే 
సప్లయి చేయవలసినదిగా ఆర్డరు యిచ్చియున్నారు. 
ఇదిగాక యంత్రపరికరములు, పనిముట్టు, రాగి 


1012] 





తీగె, ఇత్తడి రేకులు, ఆల్యూమినియం, అభ్రకం, 
(గౌఫెటు, మానిల్లా త్రాడు, రంగులు, వార్నీషులు, 
రసాయన ద్రవ్యములు, బాషధములు వారు కోరిన 
సామ్యగుల జాబితాలలో కలవు. 

ఈ సరకులలో విశేష భాగము అరువుగానే 

సప్రయిచేయుటకు నిర్ణయింపబడెను. లంఢనులో 
స ఎగుమతి సరకుల ఆరువు లెక్కల హామీ 
డిషార్టు మెంటువారి తరపున ఇండియాలోని బ్రిటిష్‌ 
ప్రాచ్య రాజ్యమండలి చెయిర్మను అగు సర్‌ 
ఆర్బీబాల్డు క కార్టరుగారు యా సరకుల రవాణా 
తాలూకు అరువు బేరమును ఒప్పుకొనియున్నారు. 
కొన్ని సరకులు నగదుకే సప్లయి చేయబడు 
చున్నవి. ఇండియా గవర్న మెంటువారి సష్తయి 


యుద్ధ సంచీక ల 


డిపార్టుమెంటు ద్వారా యీ సరకులకు ఆర్డర్లు 
యివ్వబడుచున్నవి. ఈ సప్లయి డిపార్టుమెంటు 
వారే యీ దేశంలోని ఫ్యాక్టరీల ఆసాములతో 
మాట్లాడి, వారికి ఏవైనా ముందుగా అడ్వాన్సు 
'పెట్టుబళ్లకూడా అవసరమైతే యిచ్చి సరకు 
తయారుచేయిస్తునా న్నారు. చైనాకు యేయే సర 
కులు పతరుగా మున్ముందు రవాణా కావలెనో, 
అట్టివానిని ముందుగా ఎంత సరకు దొరికితే 
అంతమేరకు ఇండియా గవర్న మెంటు పంపించు 
చున్నారు. సరకు తయారుచేయుటకు ఎంత 
వరకు సాధ్యపడునో దానిని బట్టి శక్తివంచన 
లేకుండా చైనాకు సరకు సస్తయి “చేయబడుచునే 
యున్నది. 


మినూసదోడి శరణ్య వినియోగసాధకము. 


విమానదాడి జరిగినప్పుడు (ప్రజలు వెంటనే 
కందకములలోనికి భద్రమైన (ప్రదేశాలకు వెళ్లి 
ఏవిధంగా దాగుకొనవలెనో ఇటీవల పరీకార్థము 
సాధకముచేయబడెను, ఇండ్లలో ఉండేవారు 
ఎక్కడ నిల్చుంపే వారికి భదకరమో క్షేమ 
కరమో దార్తెన్లు వెళి ఇండ్రలోని వారికి సలహాలు 


యివ్వ వలెను. ఇటీవల జరిగినబువంటి పరీక్ష్లొర్ధ 
మైన సాధరములు చాలా అవసరము. అట్టి 


సాధకములవల్ల పోలీసువారును, విమానదాడి 
రక్షక దళమువారును కలిసి మెలసి ఏ రీతిగా 
పనిచేయవచ్చునో బోధపడును. ఈ సాధకము 
వల్ల (గ్రహింపబడిన అనుభవ విశేషములు 
సివిలు డిఫెన్సు డిపార్టుమెంటువారిచే రాష్ట్రీయ 
(ప్రభుత్వములకు, చీఫ్‌ కమిషనర్లకు యాదాస్తుల 
ద్వారా తెలియ చేయబడుచుండును. 

ఎక్కడ ఏ సొత్తు ఎంత నష్టమైనదో అచట 
కు హోజ్నరైన ఏ.ఆర్‌.పీ. ఆఫీ" సర్లు ఎవరెవరో 
రిపోర్టు వేయవలసిన పని ఏ ఆర్‌.పి. వార్డెన్నుదై 
యున్నది. అన్నిటికన్న ముజ్యమైన పని 
తన వార్డులోని జనానికి సదుపదేశములనిచ్చుచుండ 
వలెను. ఏఆర్‌.పీ. ఆఫీసర్ల సాధకములుగాక, 
సామాన్య జనమునకు ప్రత్యేక సాధరములు 
ఏర్పాటుచేయవలెను, విమానదాడి సమయంలో 
జనులు ఏ విధంగా శరణ్యములకు పోవలెనో 
చూపి నేర్పవలెను. ఈ hess దీర్ట 
కాలము జరుపమాడదు. 


శీ గంటలకాలం లేరా | 


4 గంటలకాలం జనులను పరీక్షొర్ధంగా విమాన 
దాడి రణ నలల్‌ ఉంచకూడీదు. “ఒక్క 
రోజులోనే అనేక పర్యాయములుగ్నానెనను అట్టి 
సాధకములను జనులచేత చేయించరూడదు.. 19 
నిమిషముల కాలము మాత్రమే యీ సాధకము 
జరు గవలెను, 

విమానదాడి నిజంగా జరిగినవ్వుకు వినోదం 
గా చూచేటటువుటి జనం ఉండకూడదు. ఏవైనా 
అగ్నిప్రమాదాలు సంభవిస్తే ఏ ఆర్‌.పి, ఆఫీసర్లు 
రాకపూర్వమే, గాయపడినవారికి, నష్టపడినవారికి 
ఇరుగుపొరుగు జనులు వెంటనే సహాయములు 
చేయవలసియున్నది. “ ఆ పనులు ఆవసరమైన 
వాళ్లే చేస్తారు. ఆ పని మనకేమి పట్టినది € 
అనే తత్వం జనులలో ఉండకూడదు. "సాధన 
పరికరములు సమృద్ధిగా ఏ.ఆర్‌.పి. ఆఫీసరులకు 
కొన్ని (ప్రాంతాలలో సప్తయిచేయబడకపోయి 
నను, ముందుగా తగిన శిక్షను పూర్తిగా పొంది 
యుండవలెను. సామ్మగులు పరికరములు సప్హయి 
చేయబడిన వెంటనే వాటిని ఉపయోగపరచుటకు 
సిద్ధంగా ఉండవలెను. ఏ (ప్రాంతములకు 
మున్లుందుగా ముఖ్యంగా సాధన పరికరములు 
సంసబదవలెనో ఆ (ప్రాంతములకే ముందుగో 
అవి పంపబడుచున్న వి, 

రహదారీలమీద బండ్లను ఆపివేయటలో 
లోపము జరుగుచున్నది. నాలుగు రోడ్లు కలిసే 
చోట్ల వార్టెన్లుగాని పోలీనులుగాని నిలువబడి 


8 యుద్ధ సంచీక 


[జా 1942 





బండ్లను ఆపి వేయుచున్నారు. అందువల్ల 
ఒక్కొ_క్క_చోట బండ్రన్నియు గుంపులుగా చేరు 
చున్నవి. బాంబులు పడినప్పుడు ఆవిధంగా అవి 
గుంపులుగా గుమికూడియుండడం చాలా [ప్రమాద 
కరం. ఆ బండ్లుగాని, రోడ్లమీద నడిచే జనులు 
గాని, రోడ్ల (ప్రక్కకు తొలగిపొమ్షని చెప్పేవరకు 
తొలగుటలేదు. పక్కకు తొలగిపోతే చాలదు. 
శరణ్యములలోనికి వెళ్లి జనులు దాగుకొనవలెను, 

ఇండియాలో విమానదాడులు జరిగితే నీటి 
సరఫరా తక్కువగుటవల్ల అగ్నిప్రమాద బాధ 


ఎక్కు_వగానుండగలదు. కనుక, చెరువులను 
జలా శ్రయములను పెక్కింటిని నీటియిబ్బందిగల 
చోట్ల నిర్మించవలెను. _ఏ.ఆర్‌.పి. వార్జెనులలో 
వేర్వెరు వార్దులలోనివారు తగినంత పరస్పర 
సహకారముతో పనిచేయుటలేదు. పై చెప్పిన 
శిక్షణ ,విధానలోపములను తొలగించుట్నకె (శైౌయి 
నింగు ఆఫీసర్లను కొందరిని వేర్వేరు పట్టణ 
ములకు రాష్ట్రీయ ప్రభుత్వములవారు పంపి 
అచట మై్రనింగు ఆఫీసరులకు సలహోల నిప్పించ 


వలెను, 


మద్రాసు పటాలములలో జనహాని, 


వేర్వేరు తేదీలయందు యీ క్రింద చెప్పబడిన జనహాని మద్రాను పటాలములలో సంభవించె 


నని (ప్రకటించుటకు చింతిల్లుచున్నాము వము 


మ చాను సాపరు, మెనఘమాపటాలము 
mn” (౧౧ 


నూ 


౧౧ 


“నెంబరు, హెళాదాం "వేరు, 
మరణించినవారు, 


ఇండీయకొ ఇంజనీరు దళముణో 


1557 భోజనశాలలోసి ఆంథోనీ. 
వద్ద న వాడు 
4868680 లాను నాయక్‌, పెరువూభళ్‌ నాయుడు, 
49152 లాన్సు నాయక్‌. సి ఆర్‌. స్వామి. 
ఇండియను సీగ్నలు దళ్ళములో--ా 
152755 సిన్నలదు మునిరత ౦, 
ఏ-2 556 సిన్నలరు ౪౪. మునిసామి, 
ఏ-7828 సిన్నలరు రా-థా ృస్ణక్‌. 
ఏ.5641 సిగ్నలరు ఆ, సూసా న మాతిక్యం 
15975 లాన్సు నాయక్‌, తంగక్పణ్‌ వికె. 
కన్నించనివారు, 

68577 సాజరు చొక్క_లింగం, 
68217 సాజరు జ్ఞాన స్వామి 
628697 సారు ఆయ్యం వీశ్లై, 
68:20 ఛాపరు +. కృష్ణస్వామి నాయుడు, 
60170 సాపరు వె డ చెట్టే, 
68186 'సాపరు మారిష్పన్‌, 
64116 సొాపరు నారాయణస్వామి, 
68559 నాజరు భరశళు రాం. 


ర  ——్మ్స” 


"నెంబరు. హెబూధా, 


క న్నరు దళ ముం 


899586 నిసాయి 
896017 సిపాయి 
90౪252 సిపాయి 


891114 వి ఏ లాను 


నాయిక్‌. 
900288 ఓపాయి 
894115 సిపాయి 
08977 యు, పీ లాన 

నాయక్‌. 
896116 సిపాయి 
899860 సీపాయి 


చేరు. 


893946 వి లాన్సు నాయక్‌, ఏకోొంఒరం కె 


గోపాల లక్ష్‌ ఆర్‌, 
లక్ష్య ణక . 

ముని సామీ, ఆర్‌. 
ముని స్వామి 


"రా జమాణీక్యం, 
ను ఒమణ్య వీళ్ల, సీ, 
వడీవేలు. 


వెంకట స్వామి 
వెంక టశళక్కా వీ, 


గా యవడీినవారు, 


ఇండియను ఆక్టిలియరీ ఉయొసీరు పటాంలనుళో- 


48661 హనవణారు 
టి 
యఫ్‌ పీపీ 
1544 లాన్ను నాయళ్‌, 
1138 సీవాయి 


సీగలర ల వల్‌ యుల 
896300 సిపాయి 
ఐఏజఒసి 

ఓ/త0? 17 స్రీపొయి 


నారాయణ నాయరు, 


కరీనుల్లా. 
నుందరవవోలిం౫0, క 


ఇరుదయం, 


(ఫ్రౌన్సిను రా ఇ దేజు, 





MADRAS . మిము AND PUBLISHED BY THE SUPERINTENDENT, GOVERNMENT PRESS. 


